ఉమ్మడి మేనిఫెస్టో - 2024 


Glas 


ముందుమాట 


ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్‌ కత్తిమొనపై వేలాడుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగుజాతి నేడు ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితిని 
చూసి తలదించుకుంటోంది. లూటీ కోసమే రూ.13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు. గత అయిదేళ్లుగా అన్ని 
రంగాల్లో రాష్ట్రం తిరోగామి దిశలో పయనిస్తున్నది. సమాజంలో ఎటుచూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కానవస్తున్నాయి. 
ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాదుడుతో ఒక్కోకుటుంబంపై రూ.8 లక్షల భారం మోపారు. రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేస్తూ నవమోసాలు 
చేస్తున్నారు. పట్టభద్రుల నిరుద్యోగంలో 24 శాతంతో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో, రైతు ఆత్మహత్యల్లో ౩వ స్థానంలో, 18 ఏళ్లలోపు 
బాలికలపై జరుగుతున్న అత్యాచారాలలో 2వ స్థానంలో ఉంది. పోలవరం, నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశాడు. సంపద సృష్టి, 
ఉపాధికల్పనా కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.లక్ష కోట్లు దారి 
మళ్లించాడు. 

అన్నక్యాంటీన్లు, నిరుద్యోగభృతి, పండుగ కానుకలు లాంటి వందకు పైగా తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశాడు. 
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులు కబ్బా చేస్తున్నారు. ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌, గంజాయి, డ్రగ్స్‌, ఎర్రచందనం, 
రేషన్‌ బియ్యం మాఫియాలతో రూ.8 లక్షల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 10% కోతకోసి 16,800 
రాజ్యాంగబద్ధ పదవులకు దూరం చేశారు. విషపూరిత మద్యం పోసి ౩5 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం చేశారు. 3౦ వేలమంది ప్రాణాలు తీసి 
వారి భార్యల మాంగల్యాలు మంటగలిపారు. గృహనిర్మాణం పేరుతో పేదలను అప్పులపాలు చేశారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, 
మైనారిటీలను 600 మందిని హత్య చేశారు. బాబాయి వివేకానందరెడ్డి హంతకులను కాపాడుతున్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన 
రూ.12 వేల కోట్లు దారిమళ్ళించి గ్రామ, పట్టణాభివృద్ధిని దెబ్బతీశారు. ఈ విధ్వంస పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఈ 
ఎన్నికలు రూపంలో ఒక్క అవకాశం మన ముందుకు వచ్చింది. సైకో పాలనను సాగనంపి స్వర్ణాంధ్రను నిర్మించుకోవడానికి ఎన్టీయే కూటమి 
అభ్యర్థులకు ఘన విజయం చేకూర్చాల్సిన అవసరం ప్రతి ఓటరుపై ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నాము. 

అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం 'సూపర్‌ సిక్స్‌' పేరుతో ఆరు హామీలను మీముందు వుంచటం జరిగింది. జనసేన పార్టీ 
వారు ప్రతిపాదించిన 'షణ్ముఖ వ్యూహం' అంశాలను పొందుపరిచాం. వాటిని మీరందరూ ఆమోదించడం మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఈ 
మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలన్నింటినీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుంది. కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వ సహకారంతో 


రాష్ట్రానికి అవసరమైన నిధులను సాధించి రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తాం. 
యువత సంక్షేమం 


J 


| వస్త్ర సూపర్‌ సిక్స్‌ 


యా. 


* యువతకు 20 లక్షల ఉద్యోగాలు / నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి * మెగా డీయస్సీ, ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ 
య స్మూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి పడాదికి రూ.15,000 * ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు 
* ప్రతిరైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం ప్రత్యేక ఎంప్లాయ్‌మెంట్‌ జోన్‌ల ఏర్పాటు 
* ప్రతి మహిళకి నెలకు రూ.1500 (19 సం॥ నుంచి 59 సం ॥ వరకు) * అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌కు ప్రోత్సాహకాలు 
* ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు * మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పునప్రారంభం-విస్తరణ 
* మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం * పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ 
సూపర్‌ సిక్స్‌ 2.0 / షణ్ముఖ వ్యూహం Te 
* ఇంటింటికీ రక్షిత తాగునీరు : ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ క్ష్‌ : ప్రపంచస్థాయి క్రిడా మౌలిక సదుపాయాలు అభివృద్ధిపరిచి 
* పూర్‌టు రిచ్‌ : పేదలను సంపన్నులను చేసీ దిశగా పబ్లిక్‌, ప్రెవేట్‌, పీపుల్స్‌ రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం. 
రన్‌ ల పరకలు పక్‌ ప్రైవేట్‌ (పుకులో రు, అంతరాతీయ త పోటీకు రాత్ర 
జ సెననస్‌ దికగా మారుస్తాం 
రాష్ట్ర వ్యాప్తంగా స్మెల్‌ సెన్సస్‌ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్యత స్థాయిని గ్‌ రజ నా న పరీక్షలకు ప్రిపేర్‌ 
* సౌభాగ్యపథం : చిన్న మధ్యతరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు se ల నాన. 
EEE * Nరిగ ప్రభుత్వం తెచ్చిన 10 శాతం ౬/5 రిజర్వేషన్లను అమలు 
* రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిన పెంచడానికి పటిష్టమైన చర్యలు వేసాం, పతి అ ఏళ్లకు జక సాం లత సర్వ చేసి రిఆస్రేషను అమలు 
* ప్రజారాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల sr 
అభివృద్ధి 


న్‌ | 


* బీసీలకు 50 సంవత్సరాలకేనెలకు రూ.4 వేలపెన్నన్‌ ఇస్తాం. 
* బీసీలరక్షణ కోసం ప్రత్యేక చట్టం 
* బీసీసబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం. 


[ 


* స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 34% రిజర్వేషన్‌ 

* చట్టసభల్లో బీసీలకు ౩౩శాతం రిజర్వేషన్‌ కోసం తీర్మానం చేసి 
కేంద్రానికి పంపిస్తాం. 

* తక్కువ జనాభాతో, ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు 
నామినేషన్‌ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం 


ుద్ధరి నాం 


* దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు 
* స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు వ్యయం చేస్తాం. 
* రూ.5000 కోట్లతో 'ఆదరణ' పథకం పునరుద్ధరిస్తాం. 


| 


J 


గొర్రెలు, మేకల పెంపకం యూనిట్‌లకు బీమా సౌకర్యం 


ఉచిత విద్యుత్‌ 


దేవాలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25 వేలు గౌరవ వేతనం. 
షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ 


అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు. 


సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు 
రూ.20,000 ఆర్థిక సాయం. జీవో 217 రద్దు చేస్తాం. 
బోట్ల మరమ్మత్తులు, ఆధునిక కమ్యూనికేషన్‌కు ఆర్థిక సాయం 


* స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల 
నుండి రూ.10 లక్షల వరకు పెంపు 

* ప్రత్యేక పథకం ద్వారా పి4 మోడల్‌లో మహిళలను ఆర్థికంగా 
బలోపేతం చేయడానికి చర్యలు 

* అంగన్‌వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ 
చెల్లిస్తాం. ఆశా వర్మర్లకు కనీస వేతనం పెంపు దిశగా చర్యలు 

* ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి కల్పన 

* విద్యార్థినులకు 'కలలకు రెక్కలు' పథకం ద్వారా రుణాలు 

* పండుగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్దరిస్తాం 

గ 


* గత అయిదేళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి. 
ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, 
అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునప్రతిష్టింప చేసి పూర్తి 
అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం. 

* సీపీయస్‌/జీపీయస్‌ విధానాన్ని పున:సమీక్షించి ఆమోదయోగ్యమైన 
పరిష్కారానికి కృషి చేస్తాం 

* ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సి అమలు చేస్తాం. అలవెన్స్‌ పేమెంట్స్‌ పైన 
కూడా పునఃపరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం 
వచ్చిన వెంటనే ఐఆర్‌ ప్రకటిస్తాం 

* రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్స్‌కు ప్రతి నెలా 1వ తారీఖున జీతాలు, 
పెన్నన్‌లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు 
చేయబడుతుంది. పెన్ననర్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు దిశగా చర్యలు. 

* తక్కువ జీతాలు పొందే అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్‌ 
ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు 

* వాలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు 


* గోపాలమిత్రల పునర్నియామకం దిశగా చర్యలు 


2 నాపసంయమం 


* ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపుల 
సంక్షేమం కోసం కనీసంగా రానున్న అయిదేళ్లలో రూ.15 వేల కోట్లు 
నిధులు కేటాయించి కాపుల సాధికారిత, అభివృద్ధి కోసం చర్యలు 
చేపడతాం. 

* కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి 
కూ 

తపా నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తాం. 


12 2 ఆర్యవైశ్య సంక్షేమం 


ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు తగు మేరకు నిధులు కేటాయింపు 

చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాల సౌలభ్యం 

స్వేచ్చాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు 
కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక 
కార్యక్రమంగా చేపడతాం 


2 rr 


* భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్టుగా 
నామకరణం 

* ప్రజా రాజధాని అమరావతిలో అల్లూరి సీతారామరాజు సృృతివనం 
నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయింపు 


| [| అగ్రవర్ణ పేదల సంక్షేమం 


కమ్మ రెడ్డి, వెలమ మరియు ఇతర అగ్రకుల కార్పొరేషన్‌లకు తగు విధంగా 

నిధులు కేటాయించి వారి సాధికారిత, అభివృద్ధికి చర్యలు చేపడతాం. 
ఎక్స్‌సర్వీస్‌మెన్‌ సంక్షేమానికి 
ప్రత్యేక చొరవ 

ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఎక్స్‌సర్వీస్‌మెన్‌ సంక్షేమానికి 

కృషిచేస్తాం. వారి సమస్యలను పరిష్కరిస్తాం, 


I eum 


* రూ3వేలనుంచిరూ.4 వేలకు పెంపు - ఏప్రిల్‌ 2024 నుంచి అమలు 

* దివ్యాంగుల పింఛన్‌ రూ.6,000 పెంచుతాం. 

* పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు పెంఛన్‌ 

* కిడ్నీ తలసీమియా వంటి దీర్హకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 
వేలు పింఛన్‌ క 


| «An పేదలందరికీ నాణ్యమైన ఇళ్ళు 


* గృహనిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో ౩ సెంట్ల స్థలం 
మంజూరు చేస్తాం 


* ఇప్పటివరకు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి 
* _పక్కాళళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం 


జిల్లావారీగా వర్గీకరణ అమలుచేస్తాం 

ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ మంజూరు 

సబ్‌ప్లాన్‌ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తాం. 

ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం. జీవో ౩ 

ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ 
డాః సుధాకర్‌, డ్రైనర్‌ సుబ్రహ్మణ్యం, మంత్రూబాయ్‌, 

డా; అచ్చెన్న తదితరుల హత్యలకు కారకులను కోర్టుల్లో శిక్షపడే విధంగా 
చర్యలు 

ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేస్తాం 


| ( నే ముస్లిం మైనారిటీల సంక్షేమం 


Fa 


ముస్లిం మైనారిటీలకు 50 యేళ్ళకే పెన్షన్‌ 
మైనారిటీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్‌లకు 
స్థలాలు కేటాయింపు; విజయవాడ సమీపంలో హజ్‌హౌస్‌ 
నిర్మాణం 

నూర్‌బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ప్రతి ఏటా రూ.100 కోట్లు 
కేటాయింపు - మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల 
వరకు వడ్డీ లేని రుణాలు 

ఇమామ్‌, మౌజన్‌లకు ప్రతినెలా రూ.10 వేలు మరియు 

రూ.5 వేలు గౌరవ వేతనం; 

అర్హత ఉన్న ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించుట 
మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు ఆర్థిక సాయం - 
యాతు దెళ్ల్‌బక్కోముస్తింయ రూ.1 agent 


+ Err 


క్రిష్టియన్‌ మిషనరీస్‌ ప్రాపర్టీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు 
చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సాయం 

స్మశాన వాటికలకు స్థల కేటాయింపు 

జెరూసలెం యాత్రికులకు సాయం 


వ్యవసాయం 


9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా 

రాయితీతో సోలార్‌ పంప్‌సెట్లు - మిగిలిన విద్యుత్‌ ప్రభుత్వం కొనుగోలు 
సబ్బిడీపై వ్యవసాయ పరికరాలు 

ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు 

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్ని సంక్షేమ పథకాలు 
అందించుట - పంటల బీమా వర్తింపు 

రైతు కూలీలకు కార్పొరేషన్‌ స్థాపించి రాయితీలు / సంక్షేమ పథకాల అమలు 
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1000 ఎకరాలలో సేంద్రీయ వ్యవసాయం 
(2B8Nగ) చేపట్టి వారికి ఆర్థిక, సాగు, మార్కెటింగ్‌ అంశాల్లో తోడ్పాటు 
ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజి యూనిట్ల ఆధునీకరణ, నూతన 
యూనిట్ల ఏర్పాటు 

దళారుల దోపిడీని అరికట్టడానికి పపీయంసీ యాక్ట్‌ పటిష్టంగా అమలు 

డ్రిప్‌ ఇరిగేషన్‌కు 90% సబ్బిడీ 

రాష్ట్రంలో సెరికల్టర్‌ను ప్రోత్సహించి రైతులను ఆదుకుంటాం. తద్వారా గ్రామీణ 
ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. 


| 


&=E 


ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం 


ర్న సాగునీటి రంగం | 


* పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి 


గాలేరు-నగరి, హంద్రీ-నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి 
రిజర్వాయర్‌, వంశధార-నాగావళి నదుల అనుసంధానం వంటి 
ప్రాజెక్టుల శీఘ్రతర నిర్మాణానికి చర్యలు 

రాష్ట్రంలోని నదుల అనుసంధానం-ప్రతి ఎకరాకు నీరు 
రాయలసీమ, ఉత్తరాంధ్ర పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి 


బ్యాడ్జ్‌ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్‌కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్‌ కలిగిన 
ప్రతి లారీ, టిప్పర్‌ డ్రైవర్‌కు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం 

జీవో 21 రద్దు చేసి ఫైన్‌ల భారం తగ్గింపు 
వాహనాలపై పెంచిన గ్రీన్‌ ట్యాక్స్‌ తగ్గింపు 

అసంఘటిత రంగ కార్మికులు: చంద్రన్న బీమా పునరుద్ధరణ 
అసంఘటిత కార్మికులందరికీ వర్తింపు 

భవన పునరుద్ధరణ 

Eee ee 


సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 
లక్షలు బీమా సౌకర్యం 


ప్రతి పౌరునికి డిజిటల్‌ హెల్త్‌ కార్డులు 

అన్ని మండల కేంద్రాలలో జన బెషధి కేంద్రాల ఏర్పాటు 

బీపీ, షుగర్‌ వంటి నాన్‌ కమ్యూనికబుల్‌ వ్యాధులకు ఉచితంగా 
జనరిక్‌ మందులు పంపిణీ 


ఇంటి పైకప్పుపై కేంద్ర ప్రభుత్వ సోలార్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి 
పథకం అనుసంధానం ద్వారా విద్యుత్‌ బిల్లుల భారం తగ్గిస్తాం - 
అదనపు విద్యుత్‌ను ప్రజల నుంచి కొనుగోలు 


* సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన 
ఇసుకవిధానం. 


| శ్ర 


నన 


* కేజీటు పీజీసిలబస్‌ని రివ్యూ చేస్తాం 

* రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడటానికి కారణమైన జీవో 117 
రద్దు, మూతపడిన పాఠశాలల పునఃప్రారంభం 

. దాః అంబేద్కర్‌ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ 


వా 


అవసరమున్న జిల్లాల్లో 5 వేల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్‌ స్టోరేజీలు. 
అన్ని జోన్లలో ఉన్న వారికి విద్యుత్‌ యూనిట్‌కు రూ.1.50కే సరఫరా చేస్తాం. 
ట్రాన్స్‌ఫార్మర్ల ధరలు తగ్గిస్తాం - ఏవియేటర్లు సబ్సిడీపై అందిస్తాం. 


* ఉజ్వల భవిష్యత్‌ పట్ల ఆశావహులు ముఖ్యంగా పేదల ఆశలు నెరవేరడానికి తగు 
ఆతాాలాలు కంచే శీసుత సయ] అరక న పప నిరాలాలతు 
కరుకరం తలారా నంత సభలో సను కలాల లిక అయన పటిప్టం 

* విజన్‌ 2047 ప్రణాళిక ద్వారా వికసిత భారత్‌ నిర్మాణానికి చేపడుతున్న పలు చర్యలను 
పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా చర్యలు చేపడతాం 


రానూ నం సంగం కేందాలకు ఇరా కేంద్రాలకు రో 4 నిర్మాణం 
సోషల్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్టర్‌ను అభి; 

పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రై వ న 

వర్క్‌ఫ్రం హోమ్‌ కొరకు ప్రతి మండల, 'జిల్లా కేంద్రాలలో వర్క్‌స్టేషన్‌ల 
* ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు సరఫరా 


| 
| 


నవ్యాంధ్ర ప్రగతికి దోహదం చేసే రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి 
పటిష్టమైన చర్యలు చేపట్టి ఆర్థిక ప్రగతికి చేయూత కల్పిస్తాం 


డులు | 
| 


* గత అయిదేళ్లుగా విధ్వంసానికి గురైన బ్రాండ్‌ ఏపీని పున:ప్రతిష్టించి, భారీ 
స్థాయిలో దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల ఏర్పాటు ద్వారా 
రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతోపాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల 
కల్పనకు పెద్ద ఎత్తున ఊతమిస్తాం. కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీ కింద పూర్తి 
స్థాయిలో అర్జిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక, 
సోంకేతిక విజ్ఞానం వినియోగం ద్వారా తగు ప్రోత్సాహం 


మొదలగు టూరిజం సర్వ్యూట్‌ల ఏర్పాటు. ఉపాధి కల్పనకు ప్రోత్సాహం 


వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున 
ప్రోత్సాహకాలిచ్చి రైతుల ఆదాయం పెంచడంతోపాటు స్వయం ఉపాధి, 
ఉపాధి కల్పనకు ప్రోత్సాహం. 


A దేవాలయాలు... బ్రాహ్మణ 


* _ హిందూ దేవాలయాలు, సత్రాల ఆస్తుల పరిరక్షణకు హిందూ ఎండోమెంట్‌ బోర్డు ఏర్పాటు 

* ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే లర్దకులకు మినిమమ్‌ వేతనం ఉండేలా చేస్తాం 

. ఆదాయంరూ.50 వేలకు లయాల్లో పనిచేస్తున్న అర్హకులకు కనీస 
Sa Seton ap పదయ వం 0 orang 
యా దీప, నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని నెలకు రూ.5 వేల నుంచి 
రూ.10. 


* _ వైదిక, ఆగమశాస్త్ర సంబంధ విషయాల్లో ఆయా ఆలయాలకు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి 
* తిరుపతి / ఒంటిమిట్ట వంటి పుణ్య క్షేత్రాల పవిత్రతకి మూలధారాలైన వేయి కాళ్ల మండపం 


* దేవాలయాలకు పూర్తి రక్షణ. వరత హయాంలో జరిగిన దాడులకు, 


దేవాలయాలపై: 
rl pepe ye aria 
* పురోహితులను, వంట బ్రాహ్మణులను కులవృత్తిగా గుర్తిస్తాం 
=. బ్రాహ్మణ కార్పొరేషన్‌, బ్రాహ్మణ కోఆపరేటివ్‌ క్రడిట్‌ సొసైటీని బలోపేతం చేస్తాం 
త బైసపితో రహో లస దేరాం యాల్లో సూఖారతోపాలు జక బ్రాహతురిని టన్‌ బోసు 
మెంబర్‌గా అపాయింట్‌ చేస్తాం 
అ బ్రాహ్మణులు అపరకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కట్టించి ఇస్తాం 
* వేదవిద్యను అభ్యసించిన నిరుద్యోగులకు 'యువగళం' కింద రూ.3 వేల నిరుద్యోగల్భతి 


* విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం 
ల్ల దవ కారిడార్‌తో ప్రధాన ప్రాంతాలను అనుసంధానం 
చేసి పారిశ్రామికీకరణకు బాటలు 


* విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తాం. అవసరం అయిన, అనువైన 
భూమిని వెంటనే జోన్‌ ను సాకారం చేస్తాం. 
* విశాఖ ఉక్కుపరిశ్రమను పరిరక్షిస్తాం 


* ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, నాగావళ-వంశధార నదుల అనుసంధానం, 
తోటపల్లి రిజర్వాయర్‌ ఆధునీకరణ వంటి ప్రాజెక్టుల సత్వర నిర్మాణం 

* జీడిమామిడి, కొబ్బరి ధరల స్థిరీకరణ కోసం చర్యలు 

* కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. 


ము అభివ 


* తాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సదుపాయాల ఏర్పాటుకు ప్రాధాన్యత 
* _ హార్టీకల్టర్‌ హబ్‌గా, విత్తన రాజధానిగా రాయలసీమ 

* కర్నూలులో తక్షణ హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు 

* కియా, ఇసుజు లాంటి పరిశ్రమలు మరిన్ని తీసుకొచ్చి రాయలసీమను 


ఆటోమొబైల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం 
౨ _చెన్నైబెంగుళూరు: 'కారిడార్‌ను రాయలసీమలోని కీలక 


లకు అనుసంధానం చేస్తూ ఇండస్ట్రియల్‌ క్ష తీర్చిది 
ఠి మనమరాలు నమమ 


[షై 


* ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను నేరుగా పంచాయతీలకు అందిస్తాం 

* పంచాయతీరాజ్‌ వ్యవస్థకు పూర్వవైభవం కల్పిస్తాం - స్థానిక పాలనకు 
ఊతమిస్తాం 

* పంచాయతీరాజ్‌ వ్యవస్థ ద్వారా అభివృద్ధికి ఒక విజన్‌ ఏర్పాటు చేస్తాం 

* పంచాయతీరాజ్‌ ప్రాజెక్టు ప్రతిపాదనల కోసం బడ్జెట్‌లో 5% కేటాయిస్తాం. 
విదేళ్లలో 10% వరకు పెంచుతాం. 

* సర్పంచ్‌ల నుండి జెడ్పీ ఛైర్మన్‌ల వరకు ప్రస్తుత గౌరవ వేతనాన్ని 
పెంచుతాం. 


| ON జర్నలిస్టులు 


= అక్రిదేషన్‌ కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఉచిత నివాస స్థలం 


| 1 | న్యాయవా 
Ul 


న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉచిత న్యాయ సేవల 
అందుబాటుకు లీగల్‌ కియోన్క్‌ల స్థాపన, జూనియర్‌ న్యాయవాదులకు 
ప్రభుత్వ స్టయిఫండ్‌ నెలకు రూ.16 వేలు, జూనియర్‌ న్యాయవాదుల 
శిక్షణకు ప్రత్యేక ట్రైనింగ్‌ అకాడమీ ఏర్పాటు 

జ 


* గత అయిదేళ్లుగా వివిధ వ్యవస్థలు విధ్వంసమైన నేపథ్యంలో 
వ్యవస్థలను పటిష్టపరిచి సుపరిపాలన అందిస్తాం. 

* 5 పళ్లలో క్షీణించిన శాంతి భద్రతలను పునరుద్దరిస్తాం. లా అండ్‌ ఆర్డర్‌ 
కాపాడేందుకు అత్యంత ఎక్కువ ప్రధాన్యం ఇస్తాం. 


